FAA 


శ్రీ దేవీ భూదేవీ సమేతుడైన కళ్యాణ శ్రీనివాసుని 


నయనానందకర దృశ్యం 


ఈ చితంలో .... 
సుప్రభాతసేవ, అర్చన, తోమాలసేవ, సహస్ర 
కలశాభిషేకం, కళ్యాణోత్సవం, వసంతోత్సవం 
ఉయ్యాలసేవ, పవళింపుసేవ, బ్రహ్మోత్సవ, 
రధోత్సవ, _ తెప్పోశ్సవాలతోపాటు, యిరవై అయిదు 
సంవత్సరాల కొకసారి జరిగే అప్షబంధన మహో 
సం|పోక్షణం మొదలై న అనేకవై భవాలు వున్నవి. 
(శ్రీ స్వామివారికి జరిగే వైభవాలు చూచి తరించండి. 


శ్‌ 


శ్రీ వేంకటేశ్వర వైభవము 


సాటలు 


పాట 1 రచన ౩ ఆ తేయ 
పాడినది; పి. లీల, వసంత 


వినుడీ కలియుగ దైవము వెంకటరమణుని వై భవము 
కృనుడీ శిల్పము లందా గాథను కన్నుల విందగును 
జగతి 'మేలుకై యజ్ఞము చేయు బుషులను నారదుడు 
యజ్ఞ ఫలము ముమ్మూర్తులలో ఎవ్వరికని అడిగె 
(బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పరీక్ష చేయుటకు 
భృగుమహ ర్రిని పంపిరి వారు మూడు లోకములకు 
వాణీ వీణా గానలోలుడౌ వనజ గర్భుగాంచె 
ఆలయముండదు నీకని శపించె ఆగ్రహించి భృగువు 
సర మెశ్వరుడు పార్వతి కౌగిట పరవశించి యుండ 
(పసాద హీనుడ వౌదువు నీవని శాపమొసగి వెడలె 
శేషతల్పమున నారాయణుడు (శ్రీసతి లాలనలో 


1 


2 శ్రీ వేంకటేశ్వర వెభవము 


తన రాకను గమనించలేదని తాపసి కోపించి 
కమల నాభుని వక్షసలిని కాలతన్నినాడు 

తన్నిన కాలునొతుచు అందలి కన్ను చిదిమినాడు 
నా నివాసమౌ మీ వక్షమును నరుడు తన్నినాడు 
అచ్చట నాకిక తావులేదని అలిగిపోయే లక్ష్మి 

నీవు లేని వె కుంఠమున నేనెటులుందునని 
సిరితొలిగిన శ్రీనాధుడు వెంకటగిరిని చేరినాడు ॥వినుడి॥ 
చీమలు పెటిన పుకే చివరకు శ్రీపతి నెలవాయె 
సామాన్యునివలె ఆకలి దప్పుల కాగలేకపోయె 
అలసిన |బహ్మ మహ వాశ్వరులిద్రరు ఆవుదూడలై రి 
'వేళతప్పకా పుట్టనుచేరి పాలుపితికె గోవు 

గో వుసంగతి తెలిసి కాపరీ కొట్టబోయినాడు. 
'దేవదేవుడా గోవును కాచి దెబ్బను తిన్నాడు 
వల్మీకము విడి వనజనాభుడు వకుళ కడకు. చేరి 
వరాహస్వాజి ఆ|శ్రమమందున (శ్రీనివాసుడాయె 


శ్రీ వేంకటేశ్వర వైభవము 


మదపుకేనుగును శ్రీనివాసుడు తరుముచు నొకనాడు 
వనవిహారము చేసెడి పద్మావతిని చూచి వలచినాడు 
మనసు నిచ్చిన పద్మావతియు మరులుగొన్నదచట 
ఎరుకుల సానిగ (శ్రీనివాసుడు నగరు చేరినాడు _ 
పరమాత్మునె మీ కుమారి పద్మ వరించెనోయమ్మా _ 
కాదనకింక 'పెండ్రి చేయుడని సోదిచెప్పినాడు 
సరియని ఆకాశరాజు దానికి సష్మతించినాడు 
శుకద్దుహర్షిచే శ్రీనివాసునికి శుభలేఖను పంపె 
సిరివీడినరదున శ్రీనివాసుడు చిలి ల, గవ్వలేక 
కలియుగాంత మనుదినము వడ్డికాసుల నిత్తునని 
వలసిన ధనమును బుణముగ కుబేరువద్ద తీసుకొనెను 
పద్మావతీ (శ్రీనివాసుల పరిణయ శుభవేళ 

సకల దేవతలు మంగళాక్షతలు చల్లిరి దీవెనగ 
శ్రీనివాసుడు భ_క్రజనులకు (శ్రేయము చేకూర్చ 


చేంకశేశుడె స పగిరుల'పై వెలసి నిలిచినాడు - 
3 


4 శ్రీ వేంకటేశ్వర వైభవము 


పాట 2 రచన : ఆ(తేయ 
పాడినది : ఘంటసాల 
ఏడుకొండల శ్రీనివాసా 
మూడుమూరుల తిరుమలేశా 
ఏడేడు జన్మల పాపముల 
ఎడబాపి (బోచే వేంకచేశా ! ॥ ఏడు! 


కోటికి పడగె తిన థనవంతుడు నీ 

గుడిముంగిట సామాన్యుడు 

కూటికోసం (శ్రమపడే నిర్భాగ్యుడు ప 
కృపకెప్పుడూ సమపా(త్రుడు ॥ఎడు॥ 


మమకారాలు వుండరాదని మా 
తలనీలాలు తీసుకొందువు 
నీదినాదని ఏది లేదని 
నిలువుదోపిడి ఓలుచుకొందువు 


శ్రీ వెంకటేశ్వర వెభవము 


వెళ్ళునపుడు 'వెంటరాదని 
ముడుపులన్నీ వూడ్చుకొందువు 
అడుగడుగున 'వేదాంతమున్నది నీ 


ఆరాధనతో సాధనున్నది ఏడు 


ఆసేతు సీతాచలము నీవే దెవము 
ఆబాలగోపాలమ్ము నిన్నే కొల్తుము 
నీ దివ్యమంగళ రూపము మా నిత్యదర్శన తేజము 
నీ పాదపద్మ యుగళము సంసారసాగర శరణము 


పాట శి రచనే : ఏడిద కామేశ్వరరావు 
పాడినది ; శ్రీరంగం గోపాలరత్నం 

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావనట 

నా పిలుపులో కులుకుతావట 

ఆపద మొక్కుల స్వామీ 

నీ సన్నిధే నా పెన్నిధి 


6 శ్రీ వేంకటేశ్వర వెభవము 


కొండంత దేవుడవని 


కొండంత ఆశతో నీ 
కొండచేర వచ్చితిని 
అండచేర్చి కాపాడరా- ॥ఒకపిలుపులో॥ 


అభయహ స్త మున్నదట 
అభయమూ ర్తి నీవెయట 
అభయదాన మిచ్చినాకు 
భవతరణసథమ్ము చూపు_ 


వడ్డికాసు వాడవట 
వడి వడి గుంజుదువట 
యట G 
అసలు లేనివారమయ్య 
వెతలుబాపి కావవయ్య ॥ఒక పిలుపులో! 


శ్రీ వేంకటేశ్వర వెభవము 7 


పాట 4 రచన : సి. నారాయణరెడి 
పాడినవారు : పి. సుశీల 
శ్రీ వేంకటాచలవాసా నిను 
సేవింతుమో శ్రీ శ్రీనివాసా 
పొంగారు హృదయాల, బంగారు ఉయ్యాల 
పొందుగ అమరించినామయ్యా _ 
ఆ ఊయలలోన హాయిగా నీ వూగ 
అఖిల జగాలే అలరారునయ్యా _ 
వరముల నొసగి సిరులను కురిపించు 
కరుణామయుడవు నీవేనయ్యా 
నీవున్న సదనమే వె కుంఠ నిలయము 
దేవదేవుడవు నీవేనయ్యా __ 
ఎన్నెన్నో 'దేశాలవారు నీ పాద 
సన్నిధినే చేరినారు _ 
కో యని పిలిచిన ఓ యని పలికే 
కులదె వమని నమ్మినారు _ తమ 
కులదై వమని నమ్మినారు _॥ శ్రీ వేంక టాఛలవాసా॥ 


8 శ్రీ శీ వేంకటేశ్వర వైభవము 

పాట 5 రచన : సి. నారాయణరెడ్డి 
పాడినది : పి. సుశీల, బాలను [బమణ్యం 

సప్త శై లవాసా, కరుణాసాగర శ్రీ శ్రీనివాసా 

నవరత్నములు పొదిగిన రధమున 

నీ వూరేగిన నగరవీధులను 

నయనమ్ముల ఆనంద చంద్రికలు 


నాట్యమాడెనో జగదీశా _ జగదీశా _ 


పయనించెను పయనించె నీ రధము 
ఫలియించెను భక్తుల మనో రధము 
ఏమిశోభ; అది ఏమిశోభ 1... తర 
గెత్తె చిత్తముల క్షీరసాగరము _ క్షీరసోగరము _ ॥స ప॥ 


శ్రీ వేంకటేశ్వర వైభవము 9 


పాట 6 రచన : ఆతేయ 
పాడినది : ఘంటసాల 

కోటిదీప [పభలతో 

స్వామి కోనేటి నీటి అలలలో 

శతకోటి భక్తుల నయనములలో 

తెప్ప'పె 'వేంచేయు తిరుపతి రమణా _ 


దశకంఠు దునుమాడి ధరణిజను చేకొని 
పురమునకు అరుదెంచు పురుషోత్తమా, రామా 
ఆనాటి పుష్పకము లీనాడు కనులార 
కాంచుచున్నా మయ్యా కరువుతీర _ 


కాళింది మడుగున కాళియు శిరమున 
చిందులను వేసిన చిన్ని తాండవ కృష 
ణా 


10 శ్రీ వేంకటేశ్వర వైభవము 
రేపల్లెలో నాటి దీపావళిని నేడు - 
కాంచుచున్నామయా కరువుతీర 

సృష్టి స్టితి లయ కారణకార్యా 

సకల మతాచార సారాచర్య 

భవభయ పాపవిమోచనభవ్య 

దినకర ఆత్రేయ తేజో దివ్య 


రామకృష్ణ గోవింద శ్రీ చేంక మేళ 
రామకృష్ణ గోవింద శ్రీ చేంకమేశ 
రామకృష్ణ గోవింద 
రామకృష్ణ గోవింద 


గోవింద....గోవింద.... 


శ్రీ వేంకటేశ్వర వైభవము క 


పాట 7 రచన : ఆతేయ 
పాడినది : బాలమురళీకృష్ణ 

తెర తీయరా 

తిరుపతి దేవరా 


తెరతీసి నీ వెలుగు కిరణాలు (ప్రసరించి 
మాలోని తిమిరాలు హరియించి 
మము [టోవరా, మా భూవరా, తెరతీయరా.... 


సంపంగి, చంపక పూగ పున్నాగ 

పూలంగి సేవలో పొద్దంత చూడగ నీ 

"పెని మోహము నిత్యము సత్యమై 

అపకు పోదోలురా ఇహము చేరానురా_ ॥ తెర॥ 
ఏలాలవంగాలు 


సచ్చ కర్పూరాలు 


ia శ్రీ వేంకటేశ్వర వైభవము 


కలిపిన ఆకాశ గంగా జలంతో 
అభిషేకమొనరించు అపురూప సమయాన 
నేతదర్శన మొసగరా-మా కళ్లు తెరపించరా, 


తెరతీయరా _ 
హారతిచ్చే'వేళ ఆశ్చర్యమున మేము _ 
ఎన్నెన్నో రూపాలు మీలోన చూతుము 


శివుడవు, భవుడవు, మాధవుడవు-నీవు 
పరతత్వమును తెలు సరా-పరమపదమును చూ పరా. 


॥ తెరతీయరా 1 తిరుపతి దేవరా॥ 


(శ్రీ పద్మనాభ, విజయవాడ. 


పర్యవేక్షణ : M. చం[దమౌళిరెడ్డి 
(ఎగ్జిక్యూటొప్‌ ఆఫీసర్‌) 

రచన శ్రీపతి దత్తా తేయశర్మ 
వ్యాఖ్యాత : శ్రీ శె. జగ్గయ్య, 
దర్శకత్వం : P.D. (పసౌద్‌ 
"కెమరా K. 5. (పసాద్‌ 
ఎడిటింగ్‌ థి నరశింహారావు 
సంగీతం : S. రాజేశ్వరరావు 
వేదములు : దేవస్థాన 
వేదపారాయణదారులు 

రికార్డింగ్‌ * పి.వి, కోటేశ్వరరావు 
(జెమిని) 

నిర్మాణ-నిర్వహణ : గుళ్లీపల్లి నాగేశ్వరరావు 
(పైస్‌ డిజైన్సు : ఈశ్వర్‌ 
(స్‌ రిలేషన్సు : కృష్ణ్టమోహస్‌ 
(ప్రెస్‌ పబ్లి సిటి : లక్ష్మీ ఎడ్వర్‌టెజర్సు 


13 


14 


15 


ms 
ఎమ! నిర్తాణ- నిర్వివ 
౬,9సాద్‌ గు సరై 
ము. 
న శ్వరరావు 


